సేకరణ: కిరణ్‌ టైప్‌ ఇనిస్టిట్యూట్‌, 41-1/86-134. 
గౌతమ్‌నగర్‌,3వ లైను, కృష్ణలంక, విజయవాడ-520 013. 


9}n}nsu| 9రగ్న్మ ౮6౦10 


చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహి మామ్‌! 
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! రక్ష మామ్‌॥ 


చంద్రుని శిరస్సుపై శరించే క పరమేశ్వరా, నను మిమ్ములను శరణు వేడుతున్నాను. 
చంద్రుని శిరస్సుపై ధరించే ఓ పరమేశ్వరా, మీరు నన్ను ఎల్లవెళలా రక్షించండి. 

01. రత్నసాను శరాసనం రజతాద్రి శృంగ నికేతనం। 
శింజీసీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకమ్‌॥ 
క్షిపదగ్గ పురత్రయం త్రిదివాలభయై రభివందితం। 
చంద్రశేఖర మాశయి మమ కిం కరిష్యతి వై యమః॥ 
రత్నములతో కూడిన కొందచరియలుగల మేరుపర్వతమును ధనస్సుగాను, 

పాములకు అధిపతియైన వాసుకిని అల్లెత్రాడుగాను, మహావిష్ణువును అగ్నిబాణముగాను 


వనుకొని, త్వరితగతిని (తిపురములను దహించి, దేవతలచే స్తుతింపబడునట్టి, చంద్రుని 
శిరస్సున ధరించిన శివుని అ ఆశయించితిని. యముడు నన్నేమి చెయ్యగలడు? 


మణులు, రత్నములతో కూడిన ధనుస్సును, హిమపర్వతం నెలవుగా సర్పరాజైన 
వాసుకి వింటి తాడుగా, నారాయణుని బాణాలుగా ధరించి త్రిపురములను ఇెదిందిన 
చంద్రశేఖరుడుండగా ఈ యముడు నన్ను ఏమి చేయగలడు. 


02. పంచవాదప పుష్పగంధ పదాంబుజద్వయ శోభితం! 
ఫాలలోచన జాతపావక దగ్గమన్మధ విగ్రహమ్‌! 


Kiron Type Institute 


భస్మదిగ్గ కళేబరం భవనాశనం భవమవ్యయం। 
చంద్రశేఖర మాశయి మమ కిం కరిష్యతి వై యమః” 


పంచవృక్షములయొక్క సుగంధభరితమైన పుష్పములచే శోభిల్లు పాదపద్మద్వయం 
కలవాడు, ఫాలనేత్రమునుండి వెలువడిన అగ్నిచే మన్మథుని రూపమును దహించిన 
వాదు, భస్మముచే నిండిన శరీరము కలిగి భవమును నశింపచేయువాడు, అధీయమైన 
పుట్టుక గలవాడు, శాశ్వతుడు ఐన చంద్రుని శిరస్సున ధరించిన శివుని న్‌ు 
ఆశయించితిని. యముడు నన్నెమి చెయ్యగలడు? 


కమలములవంటి పాదములతో ప్రకాశించువాడు, మన్మధుని తన మూడవ నేత్రంతో 
బూడిద చేసినవాడు, బూడిదను శరీరంపై ధరించువాడు, నాశనం లేనివాడు అయిన 
చంద్రశేఖరుడుండగా ఈ యముడు నన్నెమి చేయగలడు. 


03.మత్తవారణ ముఖ్యచర్మ కృతోత్తరీయ మనోహరం; 
పంకజాసన పద్మలోచన పూజితాంఘి సరోరుహమ్‌॥। 
దేవసింధు తరంగశీకర సిక్తశు[భ జటాధరం। 
చంద్రశేఖర మాశయి మమ కిం కరిష్యతి వై యమః॥ 


శేష్టమైన మదపుటేనుగుయొక్క చర్మమును అందమైన ఉత్తరీయముగా చెసుకొని, బ్రహ్మ, 
విష్ణువులచే పూజించ బడిన పాదపద్మములు కలవాడు, ఆకాశగంగ యొక్క అలల 
నీటి తుంపరలచే శుభమైన జటలు కలవాడు, చంద్రుని శిరస్సున ధరించిన శివుని 
వా ఆశయించితిని. యముడు నన్నేమి చెయ్యగలడు? 


గజ చర్మధారి, బ్రహ్మాది దేవతల చేత అర్చింపబడు పాదములు కలవాడు, గంగను 
శిరస్సున ధరించినవాడు అయిన చంద్రశేఖరుడుండగా ఈ యముడు నన్నెమి 


Kiron Type Institute 


||, యక్షరాజ సఖం భగాక్షహరం భుజంగ విభూషణం; 
శైలరాజ సుతా పరిషత చారువామ కళేబరమ్‌॥ 


క్ష్వేలనీలగళం పరశ్వధ ధారిణం మృగధారిణం। 
చంద్రశేఖర మాశయి మమ కిం కరిష్యతి వై యమః॥ 


కుబేరుని మిత్రుడు, పాములను ఆభరణములుగా ధరించి, పార్వతీదేవిచే 
అలంకరింపబడిన ఎడమభాగము కలవాడు, విషముచే నల్లబడిన కంఠము కలిగి, 
గండ్రగొడ్డలిని, మృగమును ధరించినవాడు, చంద్రుని శిరస్సు ధరించిన శివుని నేను 
ఆశయించితిని. యముడు నన్నెమి చెయ్యగలడు? 


కుబేరునికి మిత్రుడు, సర్పములను భూషణములుగా ధరించువాడు, అర్దనారీశ్వరుడు 
అయిన చంద్రశేఖరుడుండగా ఈ యముడు నన్నెమి చేయగలడు. 


05. కుండలికృత కుండలేశ్వర కుండలం వృషవాహనం। 
నారదాది మునీశ్వర స్తుతవైభవం భువనెశ్వరమ్‌॥ 
అంధకాంతక మాశితామర పాదపం శమనాంతకం। 
చంద్రశేఖర మాశయి మమ కిం కరిష్యతి వై యమః॥ 


చుట్టగా చెయ్యబడిన పామును చెవిపోగులుగా ధరించిన వాడు, ఎద్దును వాహనముగా 
కలిగి నారదాది మునీశ్వరులచే స్తుతించబడిన వైభవముగల భువనేశ్వరుడు, అంధకుడనే 
రాక్షసునిచంపి ఆ[శితులపాలిట కల్పవృక్షమైనవాడు, యముని పాలిట యముడు, చంద్రుని 
శిరస్సున ధరించిన శివుని నస ఆశయించితిని. యముడు నన్నెమి చెయ్యగలడు? 


Kiron Type Institute 


soto ల 3౪m యె 


సర్పములు కర్ణాభరణములుగా కలిగి, నారదాది మునులచే స్తుతించబడు వాద్యు 
"|| అంధకాసుర సంహారి, భక్తులకు అభయమును ప్రసాదించువాడు అయిన 
చంద్రశేఖరుడుండగా ఈ యముడు నన్నెమి చేయగలడు. 


06. భేషజం భవరోగిణా మఖిలాపదామప హారిణం। 
దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనమ్‌! 
భుక్తిముక్తి ఫలప్రదం సకలాఘ సంఘనిబర్హణం; 
చంద్రశేఖర మాశయి మమ కిం కరిష్యతి వై యమః॥ 


పుట్టుక అనే రోగము కలవారికి మందు వంటివాడు, అన్ని ఆపదలను 
తొలగించువాడు, దక్షుని యజ్ఞమును నాశనమొనర్భినవాడు, మూడు గుణాలు, మూడు 
కన్నులు కలిగి భుక్తిని, ముక్తిని, ఫలాలను యిచ్చువాడు, సమస్త పాప సముదాయమును 


తొలగించువాడు, ఐన చంద్రుని శిరస్సున ధరించిన శివుని నేను ఆశయించితిని. 
యముడు నన్నెమి చెయ్యగలడు? 


దుఃఖ భరితమైన జీవితమును బాగు చేయగల వైద్యుడు, దక్ష యజ్ఞమును ధ్వంసము 
చేసినవాడు, భక్తి ముక్తిలను ప్రసాదించ గలిగినవాడు అయిన చంద్రశేఖరుడుండగా 
ఈ యముడు నన్నెమి చేయగలడు. 


07. భక్తవత్సల మర్చితం నిధి మక్షయం హరిదంబరం। 
సర్వభూతపతిం పరాత్పర మప్రమయ మనుత్తమమ్‌॥। 
సోమవారుణ భూహుతాశన సోమపానిల ఖాకృతిం। 
చంద్రశేఖర మాశయ మమ కిం కరిష్యతి వై యమః॥ 


Kiron Type Institute 


భక్తులపట్ల వాత్సల్యము కలవాడు, భక్తులచే ఆర్బించబడేవాడు, అక్షయనిధి 
వంటివాడు, ఆకుపచ్చని వన్తాలు ధరించి సర్వభూతాలకు అధిపతియైనవాడు, 
పరముకంటే పరమైనవాడు, కొలుచుటకు వీలులేనివాడు, తనకంటే ఉత్తముడు లేనివాడు, 
సోమరసమును వారుణిగా, భూమిని అగ్నిగా కలిగి సోమరస పానము చేయువారి 
అందరి రూపము తానే ధరించినవాడు, పాప సముదాయమును తొలగించువాడు ఐన 
చంద్రుని శిరస్సున ధరించిన శివుని నేను ఆశయించితిని. యముడు నన్నేమి 
చెయ్యగలడు? 


భక్తుల హృదయ చోరుడు, ఆద్యంతములు లేనివాడు, ఎవరికీ అర్ధం కానివాడు, 
పంచ భూతములు అర్చించువాడు అయిన చంద్రశేఖరుడుండగా ఈ యముడు నన్నెమి 
చేయగలడు. 


08. విశ్వసృష్టి విధాయినం పునరేవ పాలన తత్పరం। 


సంహరంత మపి ప్రపంచ మశేషలోక నివాసినమ్‌॥ 
కీడయంత మహర్షిశం గణనాథయూథ సమన్వితం; 
చంద్రశేఖర మాశయ మమ కిం కరిష్యతి వై యమః॥ 


అసంఖ్యాకులైన లోకులకు నివాసమైన సమస్త ప్రపంచమును సృష్టి చేయువాడు, 
తాను సృష్టించినదానిని పాలించుటయందు నిమగ్నుడైయున్నవాడు, దానిని మరల 
సంహరించువాడు, గణములతో కలసి రాత్రింబగళ్ళు |కీడించువాడు ఐన చంద్రుని 
శిరస్సున ధరించిన శివుని క్‌ు ఆశయంచితిని. యముడు నన్నేమి చేయ్యగలడు? 


ఈ విశ్వమును సృష్టించి పాలించువాడు, అన్ని కాలములందు నర్తించువాడు, 
జగదీశ్వరుడు అయిన చంద్రశేఖరుడుండగా ఈ యముడు నన్నెమి చేయగలడు. 


Kiron Type Institute 


ఫల[శ్రుతి: 


09. మృత్యుభీత మృకండ సూను కృతస్తవం శివసన్నిధౌ; 
యత్ర కుత్ర చ యః పఠేన్నహి తస్య మృత్యుభయం భవేత్‌! 
పూర్ణమాయుర రోగతా మఖిలార్థ సంపద మాదరం। 
చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తి మయత్నతః॥ 


మృత్యుభయముచే మార్కండేయుడు చేసిన ఈ శివ స్తోత్రమును శివుని సన్నిథిలోకాని 
లేదా ఎక్కడో ఒకచోట పఠించినో అతనికి మృత్యుభయము కలుగదు. సంపూర్ణమైన 
ఆయుషు ఆరోగ్యము, సర్వసంపదలు కల్లును. 


మార్శండేయునిచే స్తుతించబడిన ఈ స్పోత్రమును పఠించువారికి అకాల మృత్యు 
భయము తొలగి ఆరోగ్యము, ఐశ్వర్యము, సుఖ జీవితమును పొంది అంత్యమున ముక్తిని 
పొందుదురు. 


10. చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహి మామ్‌! 
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! రక్ష మామ్‌॥ 


చంద్రుని శిరస్సుపై ధరించే ఓ పరమెశ్వరా, నేను మిమ్ములను శరణు వేడుతున్నాను. 
చంద్రుని శిరస్సుపై ధరించే ఓ పరమేశ్వరా, మీరు నన్ను ఎల్లవేళలా రక్షించండి. 


Kiron Type Institute 


